న 


(మ 
శిర 


బ్రహ్మజ్ఞానావళీ మాల 
BE 


10. 


సకృచ్చవణ మాత్రేణ బ్రహ్మజ్ఞానం యతో భవేత్‌ | 

బ్రహ్మ జ్ఞానావళీ మాలా సర్వేషాం ముక్తి సిద్దయే || 
అసంగో-హం అసంగో-హం అసంగో-హం పునః పునః 
సచ్చిదానంద రూపో-హం అహమేవాహ మవ్యయః || 
నిత్యశుద్ధ విముక్తో-హం నిరాకారో-హమవ్యయః 
భూమానంద స్వరూపో-హం అహమేవాహ మవ్యయః || 
నిత్యో-హం నిరవద్యో-హం నిరాకారో-హ మక్షరః | 
పరమానంద రూపో-హం అహమేవా-హ మవ్యయః | 
శుద్ధ చైతన్య రూపో-హం ఆత్మారామో-హమేవచ 
అఖండానంద రూపో-హం అహమేవా-హ మవ్యయః || 
స్వయంప్రకాశరూపో-హం చిన్మయో-హం పరో-స్మ్యహం | 
అద్ర్వైతానన్ద రూపో-హం అహమేవా-హ మవ్యయః॥|| 
ప్రత్యక్పైతన్య రూపో-హం శాంతో-హం ప్రకృతేః పరం | 
శాశ్వతానందరూపో-హం అహమేవా-హ మవ్యయః || 
తత్వాతీత పరాత్మాహం మధ్యాతీత పరశ్శివః 
మాయాతీత పరంజ్యోతి: అహమేవాహ మవ్యయః | 
నానా రూపవ్యతీతోహ-ం చిదాకారో-హ మచ్యుతః | 
సుఖ రూప స్వరూపో-హం అహమేవా-హ మవ్యయః || 


మాయాతత్కార్య దేహాది మమ నాస్త్యేవ సర్వదా | 


11, 


12. 


13. 


13. 


14, 


15. 


16. 


17. 


18. 


19. 


స్వప్రకాశైక రూపో-హం అహమేవా-హ మవ్యయః|| 
గుణత్రయవ్యతీతో-హం బ్రహ్మాదీనాం చ సాక్మ్యాహమ్‌ | 
అనంతానంద రూపో-హం అహమేవా-హ మవ్యయః || 
అన్తర్యామి స్వరూపో-హం కూటస్థస్సర్వగో-స్మ్యహమ్‌ 
పరమాత్మ స్వరూపో-హం అహమేవా-హ మవ్యయః || 
నిష్కలో-హం నిష్కియో-హం సర్వాత్మాచ స్సనాతనః | 
అపరోక్ష స్వరూపో-హం అహమేవా-హ మవ్యయః || 
ద్వంద్వాది సాక్షి రూపో-హం అచలోయం సనాతనః | 


సర్వసాక్షి స్వరూపో-హం అహమేవా-హ మవ్యయః || 


అకర్తా-హం అభోక్తా-హం అహమేవా-హ మవ్యయః || 
నిరాకార స్వరూపో-హం సర్వధారో-హ మేవచ 
ఆప్తకామ స్వరూపో-హం అహమేవా-హమవ్యయః || 
తాపత్రయ వినిర్ముక్తు దేహత్రయ విలక్షణ: 


అవస్థాత్రయ సాక్ష్యస్మి అహమేవా-హ మవ్యయః || 


దృగ్బృశ్యా ద్వౌ పదార్థాస్తః పరస ర విలక్షణా | 


దృగ్భహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాన్తడిండిమః || 


అహం సాక్షీతియో విద్యాద్‌ వివిచ్యైవ పునః పునః | 


స ఏవ ముక్తో స విద్వాన్‌ ఇతి వేదాన్త డిండిమః || 


ఘటకుడ్యాదికం సర్వం మృత్తికామాత్రమేవ చ | 


తద్వద్‌ బ్రహ్మ జగత్సర్వం ఇతి వేదాంత డిండిమః || 


20.  బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః | 


అనేన వేద్యం సచ్చాస్తుం ఇతి వేదాన్త డిండిమః || 


21. అంతర్జో తిర్చహిర్డో సః ప్రత్యగ్దో గ పరాత్పరః | 


జ్యోతిర్జో తి స్స్ప్వయంజో గతిః ఆత్మ జ్యోతిశ్శివో- స్మ్యహమ్‌ | 


ఇతి శ్రీ శంకరాచార్యకృత బ్రహ్మ జ్ఞానావళీ మాల సమాప్తము. 


పదము - స్పురించే పదార్గము - అర్థము 

1.అసంగోహం - ఆత్మను నేను - దేనితోను కలవని వాడిని 
2. సచ్చిదానంద రూపం - 

3. నిత్యశుద్ద విముక్తో-హం - అద్దం - 

4. నిరాకారోహం - ఆకాశం - 

ర్‌ 


అహం సాక్షీతియో విద్యాద్‌ వివిచ్యైవ పునః పునః | 

దీని చదివినప్పుడు నాకు స్పురించింది ఏమంటే త్రిపుటులను అంగీకరించే వారికి ఒక త్రాసులోని సమానాన్ని సూచించే 
ముళ్ళు పై భాగంలో స్థిరంగా ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో అలా అన్నమాట. సాక్షిని ఇలా అర్థం 
చేసుకుంటున్నాను. 


